శ్రి సరస్వత్యై నమః 


శ్రీ సరస్వతీ దేవీ పూజా విధానం 


సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి 
సిద్ధిర్భవతు మే సదా 


(A) 


గురుర్చహ్మో గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః 
oa se పరంబ్రహ్మ తస్మై శ్రీ 9 గురవే నీమః!! 


అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాం గతోపివా 


వేద గ్రంథాలయం 9666122140 


2 సరస్వత్యై నమః 


యః స్మరేతి పుండరీకాక్షం స బాహ్యాంభ్యంతర శ్ఫుచిః!! 
పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష - అని శిరస్సుపై నీళ్ళు 
చల్లుకోవాలి. 


దీపారాధన: 


దీపస్త్వం బ్రహ్మరూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయః! 

భోదీప దేవరూపస్త్యం కర్మసాక్షేహి అవిఘ్న కృతే! 

యావత్‌ కర్మ సమాప్తిస్యాత్‌ తావతెత్వం సుస్థిరోభవ!! 

అని ప్రార్థిస్తూ దీపారాధన గావించి గంధం, కుంకుమతో అలంకరించి 
ఒక పుష్పమునుంచి నమస్కరించవలెను. 


(ఆవునేతితో వెలిగించిన దీపమైతే దేవుడికి కుడివైపూ, నూనె 
దీపమైతే దేవుడికి ఎడమైవైపూ పెట్టవలెను) 


ఆచమనం: 


ఓం కేశవాయ స్వాహా! నారాయణాయ స్వాహా! మాధవాయ 
స్వాహా! 


(స్రీలు ఆచమనం చేయునపుడు 'నమూోలఅని ఆచమనం 
చేయవలెను) 


గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః 
త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః హృషీ 
Sra నము పద్మనాభాయ నమః దామోదరాయ. నమః 
సంకర్షణాయ నమఃవాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః 


వేద గ్రంధాలయం 9666122140 


2 సరస్వత్యై నమః 


అనిరుద్దాయ నమః పురుషోత్తమాయ నమః అదోక్షజాయ నమః 
నారసింహాయ నమః అచ్యుతాయ నముః జనారనాయ నమః 
ఉపీన్దాయ నమః హరయే నమః శ్రి కృష్ణాయ నమః శ్రి కృష్ణ 
పరబ్రహ్మణే నమః 


ధ్యానం: 


యశ్శివో నామ రూపాభ్యాం దేవీ సర్వమంగళాం! 

తయో సంస్మరణాత్సుంసాం సర్వతో జయ మంగళం!! 

లాభాస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః! 

aro ఇందీవరశ్యామో హృదయనస్లో జనార్దనః!! 

ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం! 

లోకాభిరామం శ్రిరామం భూయో భూయో నమామ్యహం!! 
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే! 

శరణే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే!! 

శ్రి oh నారాయణాభ్యాం నమః; శ్రి ఉమా మహేశ్వరాభ్యాం నమః; శ్రి 
వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః శ్రి శచీ పురందరాభ్యాం నమః; శ్రి 
అరుంధతీ వశిష్టాభ్యాం నమః శ్రి సితారామాభ్యాం నమ్ము సర్వేభ్యో 
మహా జనేభ్యో నమః అయం ముహూర్తస్సుముహూర్రోస్తు!! 

అని దేవిపై పూలు, అక్షతలు ఉంచి నమస్కరించాలి. 

ఉత్తిష్టంతు Arsower! యేతే భూమి భారకాః 

ఏతే షా మవిరోధేన బ్రహ్మ కర్మ సమారభే!!! 

అక్షతలు వాసన చూసి ఎడమ ప్రక్కగా వెనుకకు వేసుకొనవలను. 


ప్రాణాయామము: 


వేద గ్రంథాలయం 9666122140 


2 సరస్వత్యై నమః 


60 2? : ఓం భువః ఓం సువః ఓం మహా ఓం జనః ఓం తపః ఓం 
సత్యం ఓం తత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః 
ప్రచోదయాత్‌ ఓమాపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువ 
స్ఫువరోమ్‌ | 

— అను మంత్రమును ఉచ్చరించవలెను. 


సంకల్పము: 


విష్ణుర్విష్టుర్విష్టుః: ఇతి సంస్మృత్య, పంచాశత్కోటివిస్తిర్ణ 
మహామండలే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే, మేరోర్దక్షిణ 
దిగ్భాగే, శ్రికైలస్య ఈశాన్య దిగ్భాగే, కృష్ణాగొదావర్యోః మధ్య ప్రదేశే 
(స్వగృహే లక్ష్మీ నివాస స్థానే సమస్త దేవతా గో బ్రాహ్మణ హరిహర 
చరణ సన్నిధౌ శ్రిమహావిష్లో రాజ్జీయా ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణః 
ద్వితియ HOG శ్వేతవరాహ కలే వైవస్వత మన్వంతరే కలియుగే, 


ప్రథమపాదే, వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన 
Mr సంవత్సరే, ....అయనే, .....బుతోౌ, .....మాసి. .....పక్ష్‌, 
అ తిథౌ, .....వాసరే, .....గోత్రస్య శర్మణః ధర్మపత్నీ శ్రిమతీ 


wa గోత్రవతీ శ్రినామధేయవతీ, అహం మమోపాత్త దురితక్షయ 
ద్యారా యావజ్జీవ సౌామాంగల్య సిద్ద్యర్థం 2 సరస్వతీ పూజాం కరిష్యే. 
ఆద్య శ్రి సరస్వతీ దేవతా ప్రత్యర్థం సంభవద్బిః ద్రవ్రైః 
సంభవతానియమేన ధ్యానావాహనాది  పోడకోపచార పూజాం 
కరిష్యు. 

అని కుడి ఉంగరం వేలి కొనతో గోరు తగలకుండా నీరు తాకాలి. 
తదంగ కలశారాధానం కరిష్యే! కలశం శుద్దోదక 
గంధపుష్పాక్షతైరభ్యర్ప (పరిశుద్ధమైన నీరు నింపిన కలశమును 
గంధముతోడను, అక్షతల తోడను, పూజించవలెను. అనంతరము 
కుడిచేతి వ్రేళ్ళతో కలశమందలి 


వేద గ్రంథాలయం 9666122140 


కలశపూజ: 


కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రస్సమాశ్రితః 

మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృ గణాః స్మృతాః 

కుక్షొతు సాగరా సర్వే సప్తద్వీపా వసుంధరా; 

బుగ్వేదోధ యజుర్వేద స్పామవేదో హ్యధర్వణః 

అంగైశ్చ సహితా స్సర్వే కలశాంబు సమాశ్రితాః 

గంగేచ యమునే కృష్ణీ గోదావరి సరస్వతీ 

నర్మదే సింధు కావేరి జలేస్మిన్‌ సన్నిధం కురు!! 

ఆయాంతు శ్రి సరస్వతీ దేవీ పూజార్దం మమ దురితక్షయ కారకాః 
కలశోదకేన , GD ఆత్మానంచ పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య 

అనుచూ సమస్త నదీ Broa సంభావిస్తూ కలశోదకం పసుపు 
గణపతి మీదను, శ్రిసరస్వతీమాత పటము పైన, పిదప శిరస్సుపై 
జల్లుకొని, తరువాత పూజా ద్రవ్యాల పైన పవిత్రమగుటకు 
చల్లవలెను. 

ఆదౌ నిర్విఘ్నేన HOHATYGo శ్రిముహాగణపతి పూజాం కరిష్యే 
అని సంకల్పమొనర్చి నీటిని విడువవలెను. 

ఒక పళ్ళాములో బియ్యము పోసి తమలపాకు కొస తూర్పుగా 
ఉంచి, దానిమీద పసుపుతో చేసిన విఘ్నేశ్వరుని ఉంచి, 
కుంకుమతో అలంకరించి, దానిమిద పుష్పం, అక్షతలు కుడిచేతిలో 
పట్టుకొని 


శ్లో!! శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం! 
ప్రసన్నవదనం ధ్యాయేతి సర్వ విఘ్నోపశాంతయే!!! 
వాగీశాద్యాః సుమనస సర్వార్థానాముపక్రమే! 

యం నత్వా కృతకృత్యాసుః: తమ నమామి గజాననం!!! 


వేద గ్రంథాలయం 9666122140 


2 సరస్వత్యై నమః 


శ్రి మహా గణాధిపతిం, సాంగం, సాయుధం, సశక్తి, పత్నీపుత్ర 
పరివార సమేతం, గణపతిమావాహయామి, స్థాపయామి 
పూజయామి అని చెప్తూ పుష్పం, అక్షతలు గణపతి మీద 
ఉంచవలెను. 

2000}, 00, 

శ్రి మహాగణాధిపతయే నమః — ధ్యాయామి ధ్యానం సమర్పయామి; 
ఆవాహయామి ఆవాహనం సమర్పయామి, నవరత్న MNS 
సింహాసనం సమర్పయామి అని చెప్తూ అక్షతలు వేయవలెను. 
శ్రిమహాగణాధిపతయే నమః - పాదయోః పాద్యం సమర్పయామి 
శ్రిమహాగణాధిపతయే నమః — హస్తయో: అర్హం సమర్పయామి 
శ్రీమహాగణాధిపతయే నమః - ముఖే ఆచమనీయం 
సమర్పయామి 

శ్రిమహాగణాధిపతయే నమః - శుద్దోదకస్నానం సమర్పయామి, 
స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి 
శ్రిమహాగణాధిపతయే నమః - శ్రి గంధం సమర్పయామి 
శ్రిమహాగణాధిపతయే నమః - గంధస్యోపరి అలంకరణార్థం అక్షతాన్‌ 
సమర్పయామి 

శ్రిముహాగణాధిపతయే నమః — Bay: పూజయామి 


శ్రి మహాగణాధిపతి పోడశనామములు: 


శ్రి సుముఖాయ నమః 
శ్రి ఏకదంతాయ నమః 

శ్రి కపిలాయ నమః 

శ్రి గజకర్ణకాయ నమః 

శ్రి లంబోదరాయ నమః 
శ్రి వికటాయ నమః 


వేద గ్రంధాలయం 9666122140 


శ్రి విఘ్నరాజాయ నమః 

శ్రి గణాధిపాయ నమః 

శ్రి ధూమకేతవే నమః 

శ్రి గణాధ్యకాయ నమః 

శ్రీ ఫాలచంద్రాయ నమః 

శ్రి గజాననాయ నమః 

శ్రి వక్రతుండాయ నమః 

శ్రి శూర్పకర్ణాయ నమః 

శ్రి హేరంబాయ నమః 

శ్రి స్కందపూర్వజాయ నము!!! 

శ్రి సర్వ సిద్దిప్రదాయకాయ నమః; 

శ్రీ మహాగణాధిపతయే నమక పోడశ Psd: పూజాం 
సమర్పయామి. 

శ్రి మహాగణాధిపతయే నమః - ధూపమాహాపయామి 
శ్రిమహాగణాధిపతయే నమః - దీపం దర్శయామి 
ధూపదీపానంతరం శుద్ద ఆచమనీయం సమర్పయామి. 

(పిమ్మట గుడము(బెల్లం ముక్క), లేక అరటిపండు, లేక 
కొబ్బరికాయ చిప్పలు పసుపు గణపతి వద్ద ఉంచి దానిమీద నీళ్ళు 
చిలకరించి) 

శ్రిమహాగణాధిపతయే నమః — యథాభాగం గుడోపహార, కదళీఫల, 
నారికేళ శకలాన్‌ నివేదయామి 

అని చేతితో స్వామికి 5 మార్లు చూపుతూ “ప్రాణాయ నమః, 
అపానాయ నమ్ము, వ్యానాయ నమః ఉదానాయ. నమ్మ, 
సమానాయ నమః” అంటూ నివేదన చేసి, పమ్మట.. 


శ్రిమహాగణాధిపతయే నమః - నైవేద్యానంతరం శుద్ద ఆచమనీయం 
సమర్పయామి. | 


వేద గ్రంధాలయం 9666122140 


శ్రి సరస్వత్యై నమః 


“పూగీఫలైస్సకర్పూరైః నాగవల్లీ దళైర్యుతం! 

ముక్తాచూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం!! 

తయా జ ంటూల DOGS తపంతేరు శుద్ద ఆచమనీయం 
సమర్పయామి అంటూ నీరు వదలవలెను. 

Zl! ఘ్రుతవర్తి సహస్రైశ్చ కర్పూరశకలైస్టధా! 

వీరాజనం మయాదత్తం గృహాణవరదోభవ!! 

శ్రిమహాగణాధిపతయే నమః - కర్పూర నీరాజనం సమర్పయామి. 
నీరాజనానంతరం శుద్ద ఆచమనీయం సర్పాల 

గణపతికి ఉదకము చూపించి పళ్ళాములో వదలవలెను. 

తరువాత 

శ్రిముహాగణాధిపతయే నమః — దివ్య సువర్ణ మంత్రపుష్పం 
సమర్పయామి అంటూ పుష్పం, అక్షతలు స్వామి పాదాలపై 
ఉంచవలెను. 

శ్రిమహాగణాధిపతయే నమః - ఆత్మప్రదకిణ నమస్కారాన్‌ 
సమర్పయామి అంటూ నమస్కారం చేసి 


క్లో|| వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ| 
నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా || 


అంటూ ప్రార్థన నమస్కారం చేసి అక్షతలు, ఉదకం చేతిలోనికి 
తీసుకొని, అనేన మయాకృతేన ధ్యానం పోడకోపచార 
పూజయాచ శ్రీ మహాగణాధిపతిః సుప్రితా సుప్రసన్నో వరదో భవతు 
అంటూ పళ్ళౌాములో వదిలి 

శ్రి మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృషహ్ణోమి అని అక్షతలు తీసుకొని 
శిరస్సు మీద వేసుకొనవలెను. 

పిమ్మట, శ్రి గణపతి మీద అక్షతలు చల్లి “శ్రిమహాగణాధిపతిం 
యథాస్థానం ప్రవేశయామి, క్షేమార్థం పునరాగమనాయచ” అంటూ 


వేద గ్రంథాలయం 9666122140 


2 సరస్వత్యై నమః 


పళ్ళామును జరిపి, దానిని ఒక ప్రక్కగా ఉంచి సరస్వతి పూజ 
ప్రారంభించవలెను. 


శ్రి సరస్వతీ దేవతా స్థిరోభవతు సుప్రసన్నా భవతు వరదా భవతు” 


(యనుచు సరస్వతీ దేవిని ప్రతిష్టించి క్రింది విధంగా చెప్తూ 
నమస్కరించవలెను. 


దీపం: 


దీపస్త్యం బ్రహ్మరూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయః! 

= 
సౌభాగ్యం దేహి పుత్రంశ్చ సర్వాన్‌ కామాశ్చ దేహిమే!! 
దీపదేవతాభో § నమః అని ఆ జో ్యతిని పువ్వులతో పూజించవలెను. 
తరువాత పరిశుద్ద హృదయముతో పుష్పములు తీసుకొని 
మ్రుక్కుచు సరస్వతి దేవిని ఈ విధముగా ధ్యానించవలెను. 


యాకుందేందుతుషార హార ధవళా యా శుభ్ర వస్తాన్వితా 
యా వీణా వరదండ మండిత కరా యా శ్వేత పద్మాసనా! 
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభ్రుతిభిర్దవైస్సదా పూజితా! 

సా మాంపాతు సరస్వతి భగవతి నిశ్శేష జాడ్యాపహాో!! 
సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి! 

విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా! 

విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్త హస్త sel! 
కామాక్షి పక్షలాక్షీ కలిత విపంచి విభాసి వైరించి!! 

శ్రి సరస్వతీ దేవై నమః ధ్యాయామి, ధ్యానం సమర్పయామి 
క్లో|| అత్రాగచ్చ జగద్వంద్యే సర్వలోకైక పూజితే 

మయా కృతా మిమాం పూజాం గృహాణ జగదీశ్వరీం!! 

శ్రి సరస్వతీ దేవై నమః ఆవాహయామి 


వేద గ్రంధాలయం 9666122140 


ఆసనం 

దో! సూర్యాయుత దార స్సురద్రత్న విభూషితమ్‌! 
సింహాసనమిదం దేని 2 స్థియతాం సురపూజితే!!! 

శ్రి సరస్వతీ దేవ్యై" నమః నవరత్న ఖచిత సింహాసనం 
సమర్పయామి (అక్షతలు వేయవలెను) 


పాద్యం: 


శ్లో!! సువాసిత జలం రమ్యం 06586 సముద్భవమ్‌ 

పాద్యం గృహాణ దేవీ త్వం సర్వదేవ నమస్కృతే!! 

శ్రి సరస్వతీ దేవ్యై నమః పాదయోః పాద్యం సమర్పయామి 
(కలశోదకమును పాదములపై చల్లవలెను) 


అర్ధం: 


శుద్దోదకం చ పాత్రస్థం గంధపుష్పాది మిశ్రితమ్‌ 

అరం దాస్యామి తే దేవీ గృహాణ సురపూజితే!!! 

2 సరస్వతీ దేవై నమః హస్తయోః అర్థం సురా 
(కలశోదకమును అమ్మవారి చేతిలో వేయునట్లు భావించి పళ్ళాంలో 
వేయవలెను) 


ఆచమనం: 


సువర్ణ కలశానీతం చందనాగరు సంయుతమ్‌ 
గృహాణాచమనం దేవీ మయా దత్తం శుభప్రదే!! 


వేద గ్రంథాలయం 9666122140 


2 సరస్వత్యై నమః 


శ్రి సరస్వతీ దేవై నమః ముఖే ఆచమనీయం సమర్పయామి 
(కలశోదకమును సమర్పించవలెను) 


పంచామృత స్నానం: 


పయోదధి ఘృతోపీతం శర్కరా మధు సంయుతమ్‌ 

పంచామృత స్నానమిదం గృహాణ కమలాలయే!! 

శ్రి సరస్వతీ దేవై నమః పంచామృత స్నానం సమర్పయామి 
(పంచామృతాలతో, ఫలోదకంతో స్నానం చేయించవలెను) 
పంచామృతములు: ఆవునెయ్యి, ఆవు పాలు, ఆవు పెరుగు, తేనె. 


శుద్దోదక స్నానం: 


గంగాజలం మయానీతం మహాదేవ శిరస్టితమ్‌ 

శుద్దోదక స్నానమిదం గృహాణ హరివల్లభే!! 

శ్రి సరస్వతీ దేవ్యై నమః శుద్దోదక స్నానం సమర్పయామి 
(కలకోదకముతో అభిషేకించవలౌను) 

స్నానానంతరం BOG ఆచమనం సమర్పయామి. 


వసము: 


ఆ 
NY 


శ్లో|| శుక్ల SY ద్వయం GD కోమలం కుటిలాలకే 

మయి ప్రిత్యాత్వయా వాణి బ్రహ్మాణి ప్రతిగుహ్యతాం!! 

శ్రి సరస్వతీ దేవ్యై నమః వస్త్రయుగ్మం సమర్పయామి (అనంతరం 
శుద్ద ఆచమనియం సమర్పయామి) 


ఆభరణం: 


వేద గ్రంథాలయం 9666122140 


2 సరస్వత్యై నమః 


శ్లో|| కటక మకుటహాోరై ర్నూపురై రంగదాద్యైనః 
ర్వివిధ సుమణి OLS, ర్మేఖలా రత్న హారై: 
కమలదళ విలాసే కామదేవం గృహిత్వా 
ప్రకటిత కరుణార్డే భూషితే భూషణాని! 


శ్రి సరస్వతీ దేవై నమః సర్వాణి ఆభరణాని సమర్పయామి 
యజ్ఞోపవీతం: 


శ్లో|| శబ్ద బ్రహ్మత్క్మికే దేవీ - శబ్ద శాస్త్ర కృతాలయే 

బ్రహ్మ సూత్రం గృహాణత్వం బ్రహ్మ BVO పూజితే!!! 

శ్రి సరస్వతీ దేవ్యై నమః యజ్ఞోపవీతం సమర్పయామి 
(యజ్ఞోపవితానంతరం శుద్ద ఆచమనియం సమర్పయామి) 


గంధం: 

కర్పూరాగరు కస్తూరీ రోచనాదిభిరన్వితమ్‌ 

గంధం దాస్యామ్యహం దేవీ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్‌!!! 

శ్రి సరస్వతీ దేవై Dare గంధాన్‌ ధారయామి 

గంధస్యోపరి అలంకరణార్దం కుంకుమ తిలకం ధారయామి. 
అక్షతలు: 

శ్లో|| అక్షతాన్‌ ధవళాన్‌ దివ్యాన్‌ శాలీయాన్‌ తండులాన్‌ శుభాన్‌! 


హరిద్రా కుంకుమోపెతాన్‌ గృహ్యాతాంఅబ్టిపుత్రికే!! 
శ్రి సరస్వతీ దేవై నమః అక్షతాన్‌ సమర్పయామి 


వేద గ్రంథాలయం 9666122140 


పుష్పము: 
పూజలో ముందుగా అష్టవిధ పష్పాలని సమర్పించాలి. అవి 


అర్క చంపక పున్నాగ, నన్దావర్తం చ పాటలం 

బృహతీ కరవీరం చ ద్రోణ పుష్పాణి EPO) Ce! 

సరస్వత్యై నమః — అర్కపుష్పం పూజయామి (జిల్లేడు) 

భారత్ర్యై నమః - చంపక QAO పూజయామి (సంపెంగ) 
వాగ్దేవతాయై నమః - పున్నాగ DAO పూజయామి 

మాతృకాయై నమః - నన్ద్యావర్త పుష్పం పూజయామి (నందివర్ణన) 
హంసాసనాయై నమః - పాటల BAO పూజయామి 

చతుర్ముఖ ప్రియాయై నమః - బృహతీ పుష్పం పూజయామి 
(వాకుడు) 

వేద శాస్త్రార్థ తత్త్వజ్ఞాయై నమః - కరవీర పుష్పం పూజయామి 
(ఎర్రగన్నేరు) 

సకల విద్యాధిదేవతాయై నమః - Sea DAO పూజయామి 
(తుమ్మి) 


అధాంగ పూజ: 


శ్రి WY EH నమః పాదౌ పూజయామి 

శ్రి బ్రాహ్మణ మూర్తయే నమః గుల్పా పూజయామి 
శ్రి జగత్స్వరూపిణ్ర్య నమః జంఘౌ పూజయామి 

శ్రి జగదాద్యాయై నమః జానునీ పూజయామి 

శ్రి చారువిలాసిన్యై నమః ఊరూ పూజయామి 

శ్రి కమలభూమయే నమః కటిం పూజయామి 

శ్రి జన్మహీనాయై నమః జఘనం పూజయామి 


వేద గ్రంథాలయం 9666122140 


శ్రి సరస్వత్యై నమః 


శ్రి గంభీరనాభయే నమః నాభిం పూజయామి 
శ్రి హరి పూజ్యాయై నమః ఉదరం పూజయామి 
శ్రి లోకమాత్రే నమః స్తన్యౌ పూజయామి 

శ్రి విశాలవక్షసే నమః వక్షస్థలం పూజయామి 


ar 
Eee 
a oo 
yee 
oe eb & Pay 
1B OF 
Guu ol 
GE ny 
ogg 
PEE: 
Bs BB 
eee 


& 
క 
2h 
a 
on, 
ee? 
2h 
ps 
es 
& 
& 
ర 
అ 


తిల జరా ్యై నమః ath పూజయామి 
ంద్రమూర్తయే నమః చికురాన్‌ పూజయామి 
సర్వప్రదాయై నమః ముఖం పూజయామి 
BOSAL BS నమః శిరః పూజయామి 
బ్రహ్మరూపణ్రై నమః సర్వాణ్యంగాని పూజయామి 


(as ar ararararar as ar as ( 


సరస్వతి అష్టోత్తర శతనామ పూజ: 


శ్రి సరస్వత్యై నమః 
మహాభద్రాయై నమః 
మహామాయాయై నమః 
వరప్రదాయై నమః 
శ్రిప్రదాయై నమః 
పద్మనిలయాయై నమః 


వేద గ్రంధాలయం 9666122140 


పద్మాక్ష్యై నమః 
పద్మవఎక్షాయై నమః 
లెవానుజాయై నమః 
పుస్తకహస్తాయై నమః 
జ్ఞానముద్రాయై Yad: 
రమాయై నమః 
పరాయై నమః 
కామరూపణ్రై నమః 
మహావద్యాయై నమః 
మహాపాతక PID! నమః 
మహాశ్రయాయై నమః 
మాలిన్రై నమః 
మహాభోగాయి నమః 
మహాభుజాయై నమః 
మహాభాగ్యాయై నమః 
మహోత్సాహాయై నమః 
దివ్యాంగాయై నమః 
సురవందితాయైు నమః 
మహాకాళ నమః 
మహాపాశాయై నమః 
పీతాయై నమః 
వఐమలాయై నమః 
ఐశ్వాయై నమః 
ఐద్యున్మాలాయై నమః 
Wage! Yas 
చంద్రకాయై Vd: 
చంద్రవదనాయై నమః 


వేద గ్రంధాలయం 9666122140 


శ్రి సరస్వత్యై నమః 


చంద్రలేఖావిభూషితాయై నమః 
PIS, నమః 

సురసాయై నమః 

దేవై నమః 

దివ్యాలంకార భూషితాయై నమః 
PID! నమః 
వసుధాయై నమః 
తీవ్రాయై నమః 
మహాభద్రాయై నమః 
మహాబలాయై నమః 
భోగదాయె నమః 
భారత్రై నమః 
భామాయై నమః 
గోవిందాయ నమః 


హల వేద గ్రంథాలయం 


గ్గో DGS నమః NY PDF BOOKS 9666122140 


Ri vedhagrandhalayam@gmail.com LX 


శివాయై నమః 
జటిలాయి నమః 
వింధ్యావాసాయై నమః 
ఐంధ్యాచల ఏరాజితాయై నమః 
చండికాయై నమః 

వైష్ణవ నమిః 

బ్రాహ్మి. నమః 

బ్రహ్మజ్ఞానైక సాధనాయై నమః 
PEP AS YQ: 
సుధామూర్తయే నమః 
సుభద్రాయి నమః 

సుర పూజితాయై నమః 


వేద గ్రంథాలయం 9666122140 


సువాసిన్యై నమః 

సువాసాయై నమః 

వినిద్రాయై నమః 
పద్మలోచనాయై నమః 

విద్యా రూపాయై నమః 
ఐశాలాక్ష్యై నమః 
బ్రహ్మధ్యేయాయి నమః 
మహాఫలాయై నమః 
త్రయీమూర్త్యై నమః 
త్రికాలజ్ఞాయై నమః 
త్రిగుణాయు నమః 

శాస్త్ర రూపణ్రై నమః 
శుంభాసుర ప్రమధిన్రై నమః 
శుభదాయైు నమః 
సర్వాత్మికాయై నమః 
రక్తబీజనిహంత్రై నమః 
చాముండాయై నమః 
అంబికాయై నమః 
ముండకాయ ప్రహరణాయు నమః 
ధూమ్రలోచన మర్దనాయై నమః 
సర్వదేవస్తుతాయై నమః 
సౌమ్యాయై నమః 

సురాసుర మస్కృతాయై నమః 
SV Ce. నముః 

కలాధారాయై నమః 
రూపసౌభాగ్యదాయిన్యే నమః 
PADS నమః 


వేద గ్రంధాలయం 9666122140 


వరారోహాయై నమః 

వారాహై నమః 
వారిజాసనాయై Yd: 
బత్రాంబరాయై నమః 
WEPONTPOD నమః 
చత్రమాల్య విభూషితాయై నమః 
కాంతాయై నమః 
కాముప్రదాయు నమః 
వఐంద్యాయై నమః 
ఐద్యాధరసుపూజితాయై నమః 
రూప సౌభాగ్యదాయిన్రై నమః 
శ్వితాననాయై నమః 
నీలభుజాయై నమః 

చతుర్వర్గ ఫలప్రదాయై నమః 
చతురాసన సామ్రాజ్ఞ్య నమః 
నిరంజనాయై నమః 
హంసాసనాయై నమః 
రక్తమధ్యాయైు నమః 

నీల జంఘాయై నమః 

బ్రహ్మ విష్టుశివాత్మికాయై నమః 
శ్రి సరస్వతీ అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి 


ధూపం: 

దశాంగం గుగ్గులోపీతం సుగంధం చ మనోహరమ్‌! 
ధూపం దాస్యామి దేవేశి గృహాణ హరివల్లభే!! 

శ్రి సరస్వతీ దేవై నమః ధూపమాఘ్రాపయామి 


వేద గ్రంధాలయం 9666122140 


దీపం: 


ఫఘ్ర్రుతాక్తవర్తి సంయుక్తం అంధకార వినాశనమ్‌ 

దీపం దాస్యామి తే దేవీ గృహాణ ముదితాభవ!! 

శ్రి సరస్వతీ దేవై నమః దీపం దర్శయామి 

ధూప దీపానంతరం శుద్ద ఆచమనీయం సమర్పయామి (దేవిపై 
నీళ్ళు పూవుతో చల్లాలి) 


వైవేద్యం: 


దెవానికి కుడివైపున భూమిని శంద్ది చేసి, అందు విస్తరి వేసి, మహా 
నైవేద్యం, పళ్ళు, కొబ్బరి శకలాలు అన్నీ ఉంచి, అభిఘరించి, 
కలశపాత్రలోని జలం వాటిపై జల్లుతూ 


మగవారు అయితే యీ క్రింది మంత్రం పరించవలను 

ఓం భూర్బువస్సువః, తత్‌ సవితుర్వరేణ్యం, భర్గోదేవస్య ధీమహి, 
ధియో యోనః ప్రచోదయాత్‌! 

తర్వాత అమృతమస్తు, అమృతోపస్తరణమసి. 

అంటూ మరికొన్ని నీళ్ళు పదార్థాలపై త్రిప్పి దేవికి చూపి OF 05" 
వదలాలి. 

పదార్దాలు BOS నివెదిస్తూ 

ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహా, ఓం వ్యానాయ 
స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా. 


ఆడవారు నైవేద్యం పెడుచున్నచో ఈ క్రింది విధంగా పరించవలెను 
శ్లో!! BrASH Derr) So ధియోధర్మాది గోచరాః! 


వేద గ్రంధాలయం 9666122140 


ప్రేరయేత్తస్య యద్భర్గస్తద్వరేణ్యముపాస్మహే!! (అని సూర్యుని 


శ్లో!! నెవేద్యం షడ్రసోపేతం దధిమధ్య్వాజ్య సంయుతమ్‌! 

నానా భక్ష్య ఫలోపీతం గృహాణ హరివల్లభే!! (అని ప్రార్థించి) 

శ్రీ సరస్వతీ దేవ్యై నమః మహా నైవేద్యం సమర్పయామి. 

ప్రాణాయ నమః, అపానాయ నము, వ్యానాయ నమః, ఉదానాయ 
నమః, సమానాయ నమః (అనుచు పదార్థములు దేవికి నివేదించి 
ఇంచుకసేపు దేవిని ధ్యానించవలను) 

ఘనసారసుగంధేన మిశ్రితం పుష్పవాసితమ్‌! 

పానీయం గృహ్యాతాం దేవీ శీతలం సుమనోహరమ్‌!! (అని పఠించి) 
శ్రి సరస్వతీ దేవ్యై నమః హస్తా ప్రకాళయామి, పాదౌ ప్రక్షాళయామి, 
శుద్ద ఆచమనీయం సమర్పయామి (అనుచు జలమునిచ్చి) 


తాంబూలం. 


Fl! పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం! 

కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామి!! 

శ్రి సరస్వతీ దేవ్యై నమః తాంబూలం సమర్పయామి 

తాంబూల చర్వణానంతరం శుద్ద ఆచమనీయం సమర్పయామి 
నీరాజనం | 

శ్లో!! నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితమ్‌! 

తుభ్యం దాస్యామ్యహం దేవీ గృహ్యాతాం విష్ణువల్లభే!! 

శ్రి సరస్వతీ దేవ్యై నమః కర్పూర ఆనంద నీరాజనం సమర్పయామి 
నిరాజనానంతరం శుద్ద ఆచమనీయం సమర్పయామి 


మంత్రపుష్పం: 


వేద గ్రంథాలయం 9666122140 


శ్రి సరస్వత్యై నమః 


చేతిలోనికి పుష్పములు, అక్షతలు తీసుకొని లేచి నిలిచి భక్తితో 
మంత్రపుష్పమును పఠించవలెను. 

దోర్భిర్యుక్యా BG: స్ఫటిక మణిమయీ మక్షమాలాం దధానా 
హస్తినైకేన పద్మం సితమప చ శుకం పుస్తకం చాపరేణ! 

భాసా కుందేందు శంఖ స్పటిక మణినిభా భాసమానా సమానా 
సామే వాగ్షేవతేయం నివతు వదనే సర్వదా సుప్రసన్నా!! 
ASSAD విద్యాసు రమతే యా సరస్వతి 

సా దేనీ కృపయా మహ్యం జిహ్వాసిద్దిం కరోతు చ!! 

శ్రీ సరస్వతీ దేవ్యై నమః ASG మంత్రపుష్పం సమర్పయామి 
(పుష్పములను అక్షతలను అమ్మవారికి సమర్పించవలెను) 


ఆత్మప్రదక్షిణ నమస్కారాః 
(తమకు కుడివైపు ప్రదక్షిణ మూడు సార్లు చేయవలెను) 


యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ! 

తానితాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే!! 

పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవ! 

త్రాహిమాం కృపయా GD శరణాగత వత్సలే!! 

అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ! 

తస్మాత్‌ కారుణ్య భావేన రక్షరక్ష పరమేశ్వరి!! 

శ్రి సరస్వతీ దేవ్యై నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్‌ సమర్పయామి 
ఓం సరస్వత్యై నమః - ఛత్రం ఆచ్చాదయామి 

ఓం సరస్వత్యై నమః - చామరం వీచయామి 

ఓం సరస్వత్యై నమః - గీతం శావయామి 

ఓం సరస్వత్యై నమః - నృత్యం దర్శయామి 

సమస్తరాజోపచార, దేవోపచార , శక్తో పచార భక్తోపచార పూజాన్‌ 
సమర్పయామి 


వేద గ్రంధాలయం 9666122140 


సమర్పణ: 


యస్య స్కృత్యా చ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు 

న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతమ్‌!! 
మంత్రహిన క్రియాహినం భక్తిహినం మహేశ్వరీ 

యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తుతే! 

అనయా SSF ప్రకారేణ ఆయా కృతయా షోడశోపచార పూజయా 
భగవతీ సర్వదేవాత్మికా శ్రి సరస్వతీ దేవతా సుప్రితా సుప్రసన్నా 
వరదా భవతు! మమ ఇష్టకామ్యార్గసిద్ధిరస్తు!! 

అని జలమును వదలవలయును. 


తీర్ల స్వీకరణ: 
@ 


“అకాలమృత్యుహరణం సర్వవ్యాధి నివారణం! 

సమస్త పాపక్షయకరం శ్రి సరస్వతీ దేవతా పాదోదకం పావనం 
శుభమ్‌” అంటూ ముమ్మారు స్వీకరించవలెను. 

సర్వం శ్రి సరస్వతీ దేవతార్పణమస్తు 

రస్వతీ దేవిం యథాస్థానం ప్రతిష్థాపయామి 


స 
సరస్వతీ పూజావిధి DOP 


ar as 


వేద గ్రంథాలయం 9666122140 


